A 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu TrustleGangpy> 


23 


సన్నిధి కనిపించుటచే ఈ శే త్రమునకు జ్ఞాననుండవము అని చేరు 
కలిగెను, 
(శ్రీరజ్బమునకు - భోగమణ్ధావము. తిరుమలకు - పువ్పమణ్థవము. 
(శ్రీ విష్ణుకణ్చికి - త్యాగమణ్ధివము. మేలో టకు _జ్ఞానమబ్జుపము, 
అని వెద్దలు చెప్పుదురు, 

(శ్రీరజ్ఞమున ఆ కాలములో ఒక రోజుకు 866 వళ్లు బియ్యము 
తళిగలయి అంశ అగుచుండినదట అందుచే భోగమణ్ధివము అని 
చేరు. ఇంకొక కారణము కూడా కలదు, భోగి అని సర్పమునకు 
చేరు. అందులో వడుకున్న వారు కావున భోగశయనము అనియూ 
(శ్రీరజ్జమునకు భోగమండవము అనియు చేరు కను, తిరునులలో 
పువ్చములు ఎక్కువగా పుష్పించుటచేతనూ శిన్లుపూ మగిజూం 
తిరువేంగడం అనియూ, నమ్మాణ్యారులు పున్నక్రై జ్యృ-ర్యము చేయ 
వలెనని ఆశించినందువలననూ, కురుమ్చురు త్తనంబి బంకమన్ను లో ' 
మైమొగ్గనేసి తన ఇంటిగూటిలోగల (శ్రీవారి విగహమునకు 
పువ్చమువుంచిన ఆ పుష్పము తిరువులమై వున్న (శ్రీవారు తేన పాద 
ములనద్దకు చేర్చుకొనుటచేతనూ, పువ్సమణ్ఞపము అని పేరు 
వచ్చెను. 

శ్రీ విష్ణుక ఇిలో శ్రీ) వరద రాజస్యామి, శ్రీ) రామానుజుల 
వారిని (శ్రీరజ్లనాథుని కిచ్చుటచేత స్వామిని కార్టగమ నోస్‌ నందులకు 
'త్యాగమండవ వము అనియూ వేరు కలిగను. భోగ, పుష్ప, త్యాగ, 
జ్ఞానమణ్ణవంగళిల్‌ నడై; వడై, కొడై, ముడిగళుశే త్తం “అని 
నాయింతురు. అనగా భోగమండవము, ((శ్రీరంగం)న వ వయ్యార 
నడక సింహా గజ, శార్దూల, వృషభ, నర్చగతులు గల నడకలు 
మరి ఏ కేత్రమున లేదు. కావున నడై శ్కే_ త్తం, 


తిరుమలలో వడవ లే మరెక్కడ లేదు. కనుక వడై క్కి త్తం, 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 


24 


కణ్చులో గొడుగులు 22 జానలు ఇంత వెడల్పుగల. గొడు 
గులు మలెక్క-డ నమర్పించరు, కావున కొడై క్కే. త్తం. 

మేల్కో-ట శెల్వపిశ్లై గల వైరముడి కిరీటము వలే ఇతర 
లోకములనుండి నచ్చిన కిరీటములు మరెవరికి లేనందున ముడి 
"క్కేత్తం అని సాయింతురు. కనుక ఈ 4 దివ్య దేశములను కలిపి 
ఒక మజ్జళ శ్లోకమును సాయించిరి, 


(శ్రీ రజమజళనిధిం కరుణానివానం 
౧ ౧ 
శ్రీ "వేజ్బ-ట్ళొది శిఖరాలయ కాళ మేఘం । 
శ్రీ) హాస్తికైల శిఖరోజ్వల పారిజాతం 
శ్రీ శం నమామి శిరసా యదు శై లదీవం॥ 


ఈ 4 దివ్య దేశములను కలిపి ఎందులకు ఒకటిగా శ్లోకమును 
సాయించి రనగా (శ్రీరంగమున (శ్రీ) రబ్బనాధుడు, తిరుమల (శ్రీని 
వాసులు, కజ్బి వరదరాజస్వామి అని వేర్లున్నవ్పటికి వీరు ముగ్గురు 
(శ్రీమన్నా రాయణ అంశములే అని తెలియుటకు తిరునారాయణపురం 
నారణనులను ఒకటిగా చేర్చి సాయించిరి అని వెద్దల నిర్వాహకము. 


దక్షిణ బదరీ వైభవం 


, వ్యాసాడిమహోమునులు (శ్రీ) బదరీనారాయణుని శేవించి 6 
మానములు మాత మే మోసేవ అగుచున్నది మిగతా 6 మాసములు 
మాకు మి సేవ లేకున్నది. అట్లు కాకుండ ఎపుడు మాకు సేవ అగు 
టకు వదైనా దారి చెప్పవలసింది, అని |ప్రార్థించికి. అందులకు (శ్రీ 
బదరీనారాయణులు శాండిల మహర్షి వేదాద్రి అను చోట నాశసేవనై. 
తపస్సు గావింవగా వారికి, (వత్యవమైతిని. ఇవ్చటికి అచట వి|గహ . 
మున సేవసాయించుచున్నాను, అచట లకీకి ద్వయమం త్రము ఉవ 
దేశము చేసితిని, కావున బదరీలశ్నీ శ్రనౌాగాయణులు అని. జేరుతో 
వున్నాను. కావున మీరు మిగతా 6 మాసములు అక్క_డ వుండి 
నన్ను “సేవించండి ఇక్కడ "వేదములు 4 నూ ఎలా కొండల రూవము 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 


25 


గను ఛారగనూ వున్నదో అక్క_డనూ నొండగను కొలను రూవము 
గనూ వున్నది దత్తా తేయమహరర్షి తపస్సుగావించి "వేదములను 
వఠించి సన్యాసము పుచ్చుకొన్న స్థలం, కావున అచట వున్న మోకు 
నా సేవ లభించును, అంతియేగాక ఇంతదూరము నావద్దను రాను 
వీలుకాని వారు అచట సేవించిననూ నన్ను సేవించిన శ్లు అని సాయిం 
చిరి. కావున (శ్రీ బదరీకా శ మము వెళ్ళుటకు ఏలుకాని వారు తిరు 
నారాయణపురమున దత్నీణ బదరీ లశ్నీ శ్రనాగాయణులను. సేవించిన 
చాలును అని చెద్దల నిర్భయం, 

ఈ చిత్రము కడపటి అట్ట లోవలి పేజిలో క్రింద వున్నది. “సేవించ 
వలసినది, ఈ చ్నితమువైగా కొండవై నున్న - నరసింహాస్వామి 
చిత్రము వున్నది శేవించేది. . 


దేవాలయ నిర్మాణము 


తిరునారాయణ సెరుమాళ్‌ సన్నిధి కి (ప్రాకారములు కలిగి 
వున్నవి. ఈ మూడు (ప్రాకారములకు సన్నిధి చుట్టూ వున్న మండవ 
పాకారమునకు కలిపి మొత్తం 551 _స్తంభములున్నవి, వాటి క్రింద 
భూమిలో దీనికి పునాది స్థానములో మరొక $51 _స్తంభములున్న వి, 
ము త్తం 1102 _స్హంభములు ఈ (పాశారమును 'రాబ్రు యార్‌ 
సుమారు 700 సంవత్సర ముల మునుపు కట్టించిరట, మైసూరు మహో 
"రాజులందరూ శ్రీ) విస్ణుభ కులు, అందుచే పూర్వుల అభి పాయము 
తెలుసుకొని 1102 స్తంభములతో సన్నిధి చుట్టు మండపం కట్టి 
యున్నారు. ఇందులకు శారణమేమునగా తిరువాయ్‌ మొజీ 1102 
పాశురములతో కూడి వున్నది. ఆ పబంధకారణముగా కట్టిరి, 
సన్నిధిలో (పాకారా (వదవీ.ణముగా 'వెళ్ళినచో ముమ్మడికృష్ణ 
'రాజవుడయార్‌ వ్మిగహము, ఆయన భార్యలు 4నూ వి గహారూవ 
ములో వున్నారు. (ప్రతిదినం రెండ వేళలలో చెరుమాళ్ళ మా లెతీర్థం 
(వసాదం -మేళతాళములతో రాజమర్యాదలతో అర్చక పరిచారకులు 
సన్నిధి ఆ (ప్రాశార 'వదవీణముగా వచ్చి సమర్పింతురు. దీనికి 

4 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 
26 


(ప్రక్కన తిరుమడపళ్ళి (ప్రసాదములు తళిగచేయు గది (ప్రసాదముల 
వశ్చుడ, 'చావి, కడపటగా పరమపదనాదన్‌ సన్నిధి; (శ్రీ వై వవులు 
ఎవరు ఆచార్య తిరువడి చెందిననూ ఈ వరమనాథన్‌ సన్నిధి నుండి 
మాల పరివట్టం తీర్లం తీసుకొని వెళ్ళుదురు. కారణ మేమనగా వరమ 
వదం నుండి వారలకు మర్యాద వచ్చినట్లు భావన; చక త్తాజ్యూరుల 
సన్నిధి, చాల గొప్ప వర వసాది, 


(పక్కన తిరుక్క-చ్చినంభి సన్నిధి; శ్రీ అజ్ఞా నేయుల నన్ని ధి, 
ఆ కడపటగా (శ్రీ యదుగిరి నాచ్చియారు మూలవర్లు; వీరు యదుగిరి 
యందుండుటచే వీరికి యదుగిరి నాచ్చియార్‌ అని చేరుక ల్లైను, (శ్రీ) 
యదుగిరి నాచ్చియార్‌ ను (ప్రతిష్టించిన దే 'తాయార్డు అతి వూ గముగా 
వుండి తొండనూరు రాజైన శీ విష్ణువర్లనరాజుతో ఎదిరించిన రాజు 
లను ఓడించుచూ ఆ వంశరాజులకు జయము కలిగించుచుండిరి, 
అంతట తిరునారాయణ చెరుమాశే ఏనుగరూవమున 'తాయార్డ్మకు 
ఎదురుగా వేంచేసి నమన్క-రించునట్లు నిలిచిరి, అంతట తాయార్ల కు 
ఊగ్రము తగ్గి శాంలించిరి. అది మొదలు సౌమ్యనాయకి అని. తిరు 
నామము ఏర స్ప జెను. 

వుత్సవర్‌ కల్యాణితాయార్‌; శీ శెల్వపష్నిళ్ళైతో వీరికి కల్యాణ 
మగుటచే కల్యాణి తాయార్‌ , వీరు అవతరించిన నత్మత్రం పుబ్బ, 
కనుక ఇచట తనీగ శ్రీ అణ్హాళ్‌ విగహం లేదు, శ్రీ ఆణ్జాళుకు జరి 
వుత్సవాదులు పూరా శ్రీ కల్యాణి నాచ్చియారుశే జరుగును, వీరిని 
శ్రీ ఆణ్డాళ్‌ అనే భావనతో నుండుటచే ఈ సన్నిధి ముందు మహా 
మణ్ణపమున గోడలోని _స్తంభములుకాక 80 స్తంభములు తిరుప్పావై 
జూవకారముగా కటిరి, ఇందులో ప్రథాన పాశురముల 'తాత్సర్యము 


ga థి లు 

లను వ్మిగహరూవములతో చెక్కి-రి, (ప్రహ్లాద చరిత్ర (శ్రీ రామాయ 
ణము 4 కృష్ణలీలలు చెక్కినున్నారు. మారిమ లై; కనై తు; పుళ్ళిన్‌; 
మావాయ్‌; ఇవన్ని (ప్రణానములు, ఇవిగాక ఈ మల్జప మొదటి 
_స్తంభములో సై గా ఏనుగు ముఖం ఎద్దు ముఖం కలిపి శరీరములు 


"రెండుగా ెక్కివున్నారు.. ఒక చేహం చేతితోమూసి మరొక (దేహం 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


x 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 
27 


వక్క-న చూసిన శిల్పకళాకారుని నై పుణ్యం గోచరించును. ఈ మణ్ఞా 
వమున కడవటికి ముందుగా మొళగాజా్యర్‌ అని ఒక _స్తంభమున వేం 
చేసియున్నారు. విరు సామి శిష్యులు, వరిని తప్పక సేవించన లెను, 
ఏలనగా వీరు ఒకరాజువద్ద యాచనకు "వెళ్లిరి, ఆ రాజు శీ వైన్లవులకు 
ఇచట దానము ఇవ్వము అని చెప్పెను, అంతట వీరు తన భుజము పై 
వున్న కండువా తీసి వైకి ఎగుర వైచి ఆనంద న _రృనముచేసిరి, ఎందుల 
కనగా నన్ను శ్రీ వైన్లవుడని ఒప్పుకున్నాడు కదా. ఇంతకం శుమించిన 
సన్మానము చేశే ఏమి కావలెను. అని ఆనంద వరవశులై ర. అటు 
వంటి గొప్ప జ్ఞాని "మొళ గాట్యెర్‌' అనుటకు అభ్మిపాయము వచ్చి 
మిరవకాయవంటి తీక్షణ జ్ఞానం కలవారు అని అర్దం, ఇటువంటివారు 
"కావున తప్పక సేవించవలెను. ఈ మణ్ణవము కనీసము ఒక గంట 
కాలం అయిననూ నిదానముగా చూచిన మహో ఆనందము కలుగును, 

శీ తాయార్‌ సన్నిధిలో గల అర్థమణ్ణమునందు శ్రీ నమ్మా 
ఫ్ర్యార్‌ (నంవెగ ఆక్రా రొ) నాథముని శీ ఆశవందార్‌ విగహములు 
కలవు, మహామండవములో గచేందవరదుని సన్నిధి. శ్రీ కూర త్రాతా 
రుల నన్ని ధి. ప్రక్కన శ్రీ ఛామ్య'కారుల సన్నిధి కలవు, ఇచ్చట 
స్వామి మూలవిరాట్‌ (ఉవబేశ) జ్ఞానము దతోను, వుత్సవర్లు అంజలి 
ముద (నమస్కా-ర) తోను వేం చేసియున్నారు. 

క్రీ భాప్యాది (గంథములను శిష్యులకు ఉపదేశము చేసియుం 
డుటచే అందు నిమిత్తమై మూలవర్లు జ్ఞానముద్ర; తిరునారాయణ 
'ప్పరుమాళ్ళకు తిరువారాదన చేసి 'వేదవిజ్ణప్పం చేసియండుట 
నమస్క-రించునట్లు వుత్సవర్లు -వేంచేసియున్నారు. మాజన్‌ అడిపణిన్లు 
వ్రయ్‌ న్షవన్‌ అని సాయించినట్టు డీ నమ్మాక్యారుల అసాధారణ 
చివ్నామైన వకుళాభరణము (మగిబింపూమాలె) అనగా పొగడ 
పూలమాలెను ఈ స్వామి వుత్సవ తిరుమేనియందు చెక్కి-ంచి 
యున్నారు, ఏరి తిరుమేని సౌందర్యము పొగడ పూలమాలె, చేతిలో 
పవిత్రం, "వెనుక చట్లకొమ్మలు తగిలిన చారలు ఆ గాయపుమచ్చ 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 
28 


అన్ని చేవించవ లెనంెటు మాస తిరునమ్మత్రము అర్ముదా నాటికి తిరు 
మంజన సమయమున అచటనున్న సేవించవచ్చును. 


స్వామికి ఈ లోకములో కి తిరుమేనిలకు గొవ్చ చెప్పుదురు, 
అందులో మూలవరులు, తానాన తిరుమేని తిరువరజ్ఞం; తాను 
గన్దతిరు'మేని వుత్సవర్లు (శ్రీ డెరుంబూదూరు; తమరు 'గన్దతిరుమేని 
వుర్స్‌వర్లు తిరు నారాయణపురం అని (దసిద్ధి, సా(మికి విగహం అని 
వర్పడినది మొదట తిరునారాయణ పురంలో అందులో ఇంకనూ ఈ 
మూర్తికి గొవ్ప వీమనగా స్వామి తన శ_క్టిని ఇందులో ఆవాహన 
చేసి తన చేతులార (ప్రతిష్టించి మబ్జళా శాసనముచేసిన తిరుమేని 
కావున అన్నిటికంశే ఇదియే (ప్రదానము, స్వామి గర్భగ్భహములో 
మూలవరులకు ఇర్ముపక్క-ల తలుపులందు కూర త్తా్రౌ(న్‌ , మొదలి 
యాండాన్‌ వేంచేసి యున్నారు, గర్భగ్భహముందుగా అర్థమండపం 
నున్నది. ఇందులో గోడలో కాక (వ ల్యేకముగా 9 _స్థంభమేలున్నవి, 
ఇవి స్వామి సాయించిన నవగంథముల జ్ఞావ కార్థము కట్టినవి, 
(పక్కన యాగశాల వున్నది. (దైహ్మోత్సవాదులలో ఇచట నిత్యము 
యాగము జరుగును, దానికి (పక్కన పిళ్ళ లోకాచార్యుల సన్నిధి 
కలదు. రాజగోపురం లోగా ఒక బలిపీఠం తదువరి రెండవ (ప్రాకారం 
(పారంభమున ఒక బలిపీఠం, ద్యజ స్తంభము కలదు. అచట నమన్క- 
రించి లోనికి వెళ్లునపుడు ఎడమచేతి (పక్క వరనందిని శెల పిళ్లై ను 
తన అంతఃపురములో శయ్యపై ఆడుకున్న చిత్రము చూడవలెను, 
చిత్రకళ జీవము వుట్టివడును, చాల బాగున్నది, లో పాశారములో 
ఎడమ (పక్కన శెల్యకిశ్రై నుత్సవరుల సన్నిధి, వీరు మూలవరులతో 
గర్భగ్భహమున వుండక (ప్రత్యేకముగా బయట మహామణపమున 
"వేంచేసియున్నారు, ఎందులకనగా స్వామి ఎన్‌ శెల్ల పిళ్లాయ్‌ అని పిలిచి 
నపుడు చిన్న బిడ్డగా వచ్చుటచే తనూ వీభినాంచారుల మంచంమై 
వేంచేసి యుందట చేతనూ వీరిని మూలవరులతో కాక | వే కము 
శయనాగారము గావించి బంగారు ఆసనమువై వేంచేపు చేసిరి, వీరు 
చిన్న బిడ్డలు. చలితో ఉదయం 6: గంటలకు. శేవడము కవ్యంగనుక 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


స 


aA 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 
29 


ఇచట 9 గంటలకు సన్నిధి తలుపులు తెరుచుదురు. శ్మాత్రికి 9 గంట 
లకు సన్నిధి మాయుదురు, వగలు 11-80 10 5-00 మూసి యుండును. 
కాని భక్రాదులు యాత్రీకులు శేవించవచ్చినచో వగలు మాత్రం 
తలుపులు తెరిచి సేవింప చేయుదురు, ఇ 

ఈ శెల్యపిశ్లైకు గొప్ప వమనగా (శ్రీరాములవారు, 
(శ్రీళృష్ణులు ఇరువురుచే ఆరాదించ బడ్డ వారు. ఇంక వ విగహం ఇరు 
న్రరిచే ఆరాదించబడ లేదు. శెల్వపిళ్ళై ఉభయనాచ్చిమారులలో, 
వీభినాంచియారులతో వేంచేసి యున్నారు. వీరికి కుడి పక్క-న బలి 
"బేరం, ఎడమ (ప్రక్కన (శ్రీ) నర్తనకృష్ణులు వేంచేసియున్నారు. 
మరల తురుష్కుల బాదచే శెల్వపిశ్ఫిను మాణిక్క_నహాళ్ళి వూరి 
"కెస్పకుళము.. ( తెప్పోత్సవము జరిగే కోనేరు) నందు నీటి అడుగున 
-వేంచేపుచేసియుండిరి అందుచే ఇప్పటికి ఆబురదవలన కలిగిన నలు 
పువే తిరుమేని నల్లగా వుండును. 


ద్వజ _స్తంభము ఎదురుగా తిరునారాయణులు వేంచేసి 
యున్నారు. ఈ మూర్తికి ఒడగల  తెంగల కాకుండునట్లు తెరుమణ్‌ 
క్కా-హ్వు నమర్చించి యున్నారు. ముక్కుకొనవరకు నుండుటచే 
పాదము కలదని మన భావన, పాదమని ప్రశ్యేకముగా "లేనందున 
ఒడగల అని వారి భావన కలిగేటట్లు సమర్పించి యున్నారు. తిరు 
వడిలో బీినాంచార్లు; చేంచేసియున్నారు. స్వామిశిష్యులు అననా 
Ca ఒకప్పుడు వారి స్వ్మగామమైన ఈ మేల్కో-ట (పక్కకువచ్చి 
వుండి లిరునారాయణ పెరువూళ్ళను శేవించిరి. ఆరోజు వకాదళిగా 
వుంజెను, వీరు తిరుమలలో పువ్చకై జృ-ర్యముచేసి (శ్రీవారిని అను 
భవించియుండుట చేత పిరికి తిరునారాయణుని సేవించుచుండగా 
(శ్రీవారు జ్ఞ ప్తీకి వచ్చిరి. అంతట మనము ఇప్పుడు తిరుమలలో లేక 
ఫోతిచు అని తలంచిరి. వెంటనే తిరునారాయణులు చెద్దతిరుమణ్‌ 
క్కా-వ్వుతోను వతస్థలమున బరు ప్రక్కల లత్నీ శైలతోను సేవ 
సాయించిరి, ఆ జప కరనా ఇప్పటికి (పతి ఏకాదశి సాయంత్రము 
6 గం, పెద్దతిరుమణ్‌ శాగప్వుతో సేవ సాయింతురు. మూలవిరా 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 
30- 

టుకు నిత్యము ఇర్ముపక్క-ల లశీ శని గహాములతో వేంచేసి 
యున్నారు. (ప్రక్కన నిత్యతిరుమంజన బేరం (మూర్తి) వేంచేసి 
యున్నారు. సాల గ్రామముల హారములు, సకల ఆభరణములు 
ధరించి అద్భుతముగా చేవ సాయింతురు. ఈ గర్భగ్భహమున శి 
దీపములు వెలుగుచుండును. దీనికి ఒక కారణం కలదు. ఆల్వార్‌ 
పాడల్‌ (ప్రకాగము అడిచ్చోది, కటిజ్యోతి, ముడిచ్చోది అని. 
అందుచే భక్తులు ఆశ్రయించు స్థలం తిరువడిసేవకి ఒక దీపం అడి 
చ్చోది, భ కులకు పురుష కార భూత యైన (శ్రీ మహాలథిని సేవించు 
టకై ఒక దీవం కడిచ్చోది. (కటిజ్యోతి) భగవన్న్ముఖోల్లానము "సీవిం 
చుటనశై ఒక దీపం ముడిచ్చోది అని నిర్వాహకం; మరియొక నిరా 
హకము అకారవాచ్యమైన (శ్రీమన్నా రాయణు. తిరుముఖం (కిరి 
టము, ముఖం) సేవనై_ ఆకారదీవం, తిరువకుస్థలమున ఉకారవాచ్య 
మైన (శ్రీ మహాలతీ సేవశై ఉకార దీపం; తిరువడిపాదములు వద్ద 
మకార వాచ్యమైన జీవాత్నలు ఆశ్రయించు స్త్లలమున సేవకై మకార 
దీపం. వీరినన్నిధికి బయట ద్వారపాలకుల (పక్కన ఒక (ప్రాకారం 
గలదు. దానికి తిరువక్ణాళీ అని తిరునామం, దార పాలకుని (పక్కన 
శ్రీ విష 'క్పేనులు, (శ్రీనహ్మూళ్యార్‌ (| తిరుమంగై ఆజ్యారులు వేంచేసి 
యున్నారు, 

(శ్రీ శెల్వవివ్ళై సన్నిధి ఎదురుగా మండపమున 'రాజవుడ 
యార్‌ అను రాజు విగ్రహము చిన్నదిగా చెక్కి యున్నది. పిరికి 
(ప్రతిదినం "రెండు వేళల మాలమర్యాద జరుగును. 

ఈ సన్నిధిలో జరుగు వుత్సవముల వివరములు, శ్రీ శెల్వ 
పిశ్లైకు సంవత్సరమున క్రి (బ్రహ్మోత్సవములు జరుగును, అందులో 
(ప్రథానం శ్రీ శెల్యపిశ్లై జన్మదినం వై రముడి (బ్రహ్మోత్సవం శెండ 
వది ఆపాఢమాసములో కృష్ణ రాజముడి (బహ్మోతవం; మూడవది, 
కా _ర్తికమాసములో రాజముడి (బ్రహ్మోత్సవము ఈ మూడు నుత్సేవ 
ములకు అంకురార్చణ, ద్వజారోహణ తీర్థవారి జరుగును, 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu ౧౮9౪620001 
31 
'వైరముడి (బ్రహ్మోత్సవం 

శ్రీ శెల్వవిళ్ళైకి (ప్రతి సంవత్సరము సంగుని నెల (మాన 
మాసం) మార్చి లేక వపిల్‌లో వచ్చును. 

కృత్తిక నతుత్రమున అంకురార్పణం 

రోహిణి కల్యాణోత్సవం, 

1. మృగశిర ద్వజారోహాణం, 


ఉదయం రాత్రి 
1. నమరగొభూపాల వాహనం పహాంన వాహనం 
2, తోళుక్కి నియాన్‌ EES 


లి, కల్యాణి తీర్థంనకు బంగారు చం[ద్మపభ 
వల్ల కిలో కలాంణి తాయా 
రుతో వేంచేసి నాగవల్లి 
జరుపుట, - 
4. తోళుక్కినియాన్‌ వైరముడిగరిలో గరుడవా 
పానంవై వైరముడితో నేవ, 
5, తోళుక్కినియాన్‌లో వ్రహ్లాద బంగారు పెద్ద గరుడవాహనం, 
వరిపాలనం శ్రీ నృసింహ 
ఎ స్వామి అలంకారం రాజ 
ముడితో చేవ, 
తోళుక్కి.నియాన్‌ , సౌ, ఈ గం, చిన్న గరుడ 
వాహనంవై కల్యాణికి వేంచేసి 
గచజేంద్ర మోతుం: కల్యాణి 
తాయారు, స్వామి కూడా వేం 
చేయుదురు. 7. గం, వసంతోత్స 
వం, 8, గం, గుజం వాహనం, 
10, గం, వనుగు వాహనం, 


6 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 


"32 


7. తిరు త్తేరు 9 గం॥ చెరుమాళ్‌ 
ఉభయనాచ్చిమార్‌ కల్యాణి 
తాయార్‌, సామి అందరూ 
"లేరులో చేంచేయుదురు. 


8. తోళుక్కినియాన్‌, 


9, 9 గం, వల్లకి, తిరుమంగై 
ఆళ్యారును వట్టుట తాయారు 
సన్నిధిలో మట్టయడి (ఈ సేవ 
ఇవాల బాగుండును, తవ్చక 
నీవించవ లెను.) మధా 
హ్నం 12-80 గం, వణ్‌ పు 
గట్‌ నారణులకు తీర వారి, 


సా. 8. గం, తాయారు నన్ని 
ధిలో తిరుమంజనం; రాతి పూల 


వలకి. 
ఉం 


సా. ఉ గం, "తెప్పోత్సవం 
6 Xo. డోలోత్సవం, 8. గం, 
శయనం. 10. గం, వేడుపరి. 

పరకాలమరఠంన 5గం, పట్టాభి 
రామన్‌ అలంకారం కుత్తువాహ 
నం, 6-80 ౦. యాగశొల 
8-80 P.M. తిరువాంప్‌ ముకి 
శాత్తు, మహో కుంభ (పోతుణం, : 


10. సన్నిధి శుద్ధి వళ్ళుగవ్య (పాశనం, 

మూలవరులకు ముహాభి సే.కం; శెల్వపి లకు, ఉభయనాచ్చి 
మారులకు కణ్ణన్‌, వాట్‌ పుగజ్‌ నారణులకు, విషశ్సేనర్‌,, నమ్మా 
ఫౌార్లు, తిరుమంగై ఆక్రార్లుకు స్వామికి తిరుముంజనం, 

రాతికి పుష్పయాగం. 7P?.M. ద్యాదణా ఆరాదనం, సప్తా 
వరణంతిరువణ్లాళిలో 'వేదగోస్టితో పొరప్పాడు 9 గం, 

10 గం, హనుమంతవాహానం; రాత్రి 11-80 ౫. వుత్సవరులు, 


మసమూలవరుల గర్భగ్భహ్న ప్రవేశం, 


11. ఉదయం 8 గం, మూలవరుల సన్నిధిలో మూలవరులు 
నుత్సవరులకు చే3 వికంరూవం 10 గం, యదుగిరి నాచ్చియార్‌, 


కల్యాణి తాయారుకు మహాభిషేకం, 


10-30 గం, వొండవై (శ్రీ నృసింహస్వామికి మహాభి మేకం, 
12-80 గం, అన్నకూట వుత్సవం, 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 


33 


ఈ వుత్సవమున 7 వ రోజు సారిజనులుకు ఆలయ [వచేశం 
సామి వర్పకెచి:. కారణమేమనగా సన్నిధిని కనుగొనుటకు, చెల 
పిళ్ళై తెచ్చునవ్వుడు వీరు సహాయం చేసిరి, శేరు, 8 వుత్సవం 9 వ 
వుత్సవం తీర్ణవారి వరకు వచ్చుదురు. తీర్ణవారి స్నానమయిన వెంటనే 
'వెళ్ళిపోదురు. ఈ మూడు రోజులు వారికి అనుమతించిరి. 

.ఈ మేళ్కోటలో స్పర్శపావనం; _ తిరుమలలో తీర్ణపావనం, 
జగన్నాథమున (వసాద పావనం అని చెద్దల నిర్భయం, 

చైత్రమాసం కోడైతిరునాళ్‌ 15 రోజులు జరుగును. కడవటి 
రోజు సన్నిధి మిగ్హైవె వి శేషముగా జరుగును, 


వె శాఖమానం (ద్రవిడ మచైషతత్రమానమైన -మొవట శ్రీ రామానుజ 
స్వామి జన్నోక్సవము 10 రోజులు జరుగును, దీనిని (శ్రీమాన్‌ జి, శె, 
(గ్రీనివానయ్యంగార్‌ స్వామి జరిపింతురు, 


మొదటి రోజు లడ్డువుత్సవం చాల బాగుండును. ఈ 10 
రోజులు రెండు వేళల పొరప్పాడు తిరుమంజనం, "వేదం, నాలాయిరం 
శవ, మొత్తం 18 వాహనములు పొరప్పాడు జరుగును, 


నరసింహ జయంతి వైయ్యాశి స్వాతియందు కొండమిదున్న 
శీ శెల్యసిశై ఇ కల్యాణి తీర్థమునకు చేంచేసి తిరుమంజనం నరసింహ 
అలంకారం (ప్రహ్లాద వరిపాలనం జరుగును. కొండపై తి నృసింహ 
"స్వామికి తిరుమంజనం, విశేష తిరువారాదన జరుగును, 
(ఢీ శెల్యకిశ్లైకు వసంతోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి 
(ప్రారంభ 0. 
శ్రీ నమ్మాా'గ్వారులకు వైయ్యాశి శుద్ధ వష్టి (ప్రారంభించి 10 
రోజులు జన్మోత్సవం, 
య [. ల్యపిల్ళైకు పల్లవ వుత్సవం 'జేష బహుళ (శ్రవణం 
(ప్రారంభం, రోహాణికి పూర్తి 10 రోజులును శ్రీ స్వామి సన్నిధివద్ద 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 


34 

తిరుమంజనం, అలంకారం, తిరువారాధన, పురాణపరఠనం, దివ్య 
(ప్రబంధం, తాలాట్టు అన్ని యూ జరుగును, 

ఆషాఢమాసం చిత్తనమ్మత్రమున [శ్రీ సుదర్శన ఆభ్యారుల 
జన్నోత్సవం "రెండు రోజులు విశేషముగా జరుగును. 

డోలోత్సవం - ఆపాఢశుద్ధ ఏకాదశికి (ప్రారంభం, రరోజులు 
(ఉయ్యాల) జరుగును పౌర్ణమికి పూర్తి ఈడు వుత్సవం - ఆపాడశుద్ద 
ఏకాదశి (ప్రారంభించి మణవాళ మహామునుల సన్నిధిలో శెల్వపిశై 
వేంచేసి లిరువాయ్‌ మొణీ ఈడుముప్పతారాయిరవడి వాఖ్యానం 
సేవ (ప్రారంభం. మూలనత్మతమునకు శాత్తు, [ 

దథత్నీిణాయన పుణ్యకాలం - ఆడినెల మొవటిరోజు ణ్‌ శల్య 
పిళ్ళైకు తిరుమంజనం. 

శ్రీ కృష్ణ రాజముడి (బ్రహ్మోత్సవం - ఆపాఢ కృష ద్వితీయ 
(ప్రారంభం, కృష్ణ రాజవుడయార్‌ జన్మదిన జ్ఞావకార్థము జరుగును. 

మొదటిరోజు ద్వజారోహాణం మూలవరులకు అలజ్కా-ర తిరు 
మంజనం విశేషం. 4 వ రోజు క్రీ ెల్వపిళ్ళైకు కృష్ణ రాజముడి నమ 
ర్పింతురు. 9 వ రోజు తీర్ణవారి వతిదినం వాహన పొరప్పాడు, 

తిరువాడిపూరం - ఆపాఢ బహుళ మృగశిర |ప్రారంభం- 
7 రోజులు, డీ కల్యాణి నాచ్చియారులకు సన్నిధిలోనే రెండు వేళల 
పొరప్పాడు. పల్లకి వుత్సవం. డీ ఆణ్జాళ్‌ విగహం అని (ప్రత్యేక 
ముగా లేదు తాయాశ్లే ఆండాళ్‌ అని భావము. కడవట శెల్వవిశ్లై 
వేంచేసి శాత్తుమర. 

శ్రీకృష్ణ జయంతి - ఆరా కిక శ్రీకృష్ణులకు తిరుమంజనం తిరు 
వారాధన జరుగును, ప 
వవితోత్సవం- వాదవదశుద ఏకాదశి | పారంభం 7 రోజులు 
క ల”) C ధి (ప్రారంభ 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 


35 

నవరాతి నృత్సవం - ఆళీంజ శుద్ద |వథమ | పారంభం, 
9 రోజులు ie ae నా a hae వల్లకి 
వుక్సవం, పురాణవఠనం విజయదశమి - డీ శెల్యపిఖైకు రాజ 
దర్బార్‌ అలంకారం జంబునవారి (గుజ్జపువాహనం) తదువరి 
తాయార్‌, వెరువాళ్‌ ఎదురెదురుగా తిరువీధి పొరప్పాడు, 

ఆశ్వీజమానం - లేక "కార్తికమాసం - అల్పిశి నెల మణవాళ 
మహామునులకు జన్నోత్సవం 10 రోజులు నాలాయిరం సేవ కడవటి 
జన్ముదినంనాటికి (శ్రీ శెల్వపిళ్ళై వేంచేసి పొరప్పాడు శాత్తుమర తీర్థం, 

రాజముడి వుత్సవం - రాజవుడయార్‌ తన జన్ఫుదినమునశైై. 
ఏర్పాటు చేసిన క వ (బ్రహ్మోత్సవం. 

4వ రోజు గండబేరుండ వదకం వద్దువరం రాజముడి సమ 
ర్పించుదురు, అష్ట్రతీర్థములకు శై శికవకాదశి - కై శికపురాణపఠనం; 
ద్యాదశికి బృందావనమంఠపమున విశేషతిరువారాదనం, 

కా_ర్టికదీవం - కా_ర్టిక పౌర్ణమి ' దీపోత్సవం. చవొక్కాణి 
కాల్చుట. 

తిరుమంగై ఆజ్యారులకు 10 రోజులు వుక్సవనం, కృత్తిక 
నతుత్రం శాశ్తుమర, 

దనుర్భానం - మార్లలినెల 80 రోజులు విశేషం వైకుంఠ 
వశాదశి వి శేషతిరువారాదనం, 

శావత్తు వుత్సవం - జనవరి 4న (ప్రారంభం. 10 రోజులు 
నాలాయిర దివ్య (వబంధం సేవ ఆభ్యారు ఆచార్యులకు అకుళప్పాడు, 
కడపటి భోగి రోజున నమ్మాఖ్య్వార్‌ పరమవదోత్సవం విశేషముగా 
జరుగును. 

స్తా + సంక్రాంతి వ్‌ ఉత్తరాయణ పుణ్యకాల శ్రీ శెల్యవిళ్ళై శ్రీ 

కల్యాణి ఆణ్యారాచార్యుల కందరికి విశేష తిరుమంజనం పౌర ప్పాడు. 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 
"36 

=. కనువుత్సవం = తిరుమంజనం, కల్యాణం ఉభయ _ నాచ్చి 
మారులు సజ్జెహట్టి తిరుమాళి7 బావిలో కొన్నాళ్ళున్నందున తల్లి 
గారిల్లు అని హు అ అచటకు వెళ్ళి వ వసుపుకుంకమ తీసుకొని వచ్చుట 
ఇరుసూళ్ళకు ఉభయ నాచ్చిమారులకు సంవాదం చాల బాగుండును, 

పుట్టోత్సవం - (ద్రవిడ ఎలెపునర్వసు తిరునారాయణ వెరు 
మాళ్‌ను (పతిప్టించినరోజు, 

వంగిపుకం నంబి మఠంవారు ఈ నుత్సనం జరిపింతురు. ఆ 
కాలములో మొదట స్వామి తిరువారాదన శి రోజులు చేసినందున 
అపకారం ఆనాటికి (శ్రీ రామానుజులవారి దివ్యమజ్లళ విగ్రహం 
తమరుగన్గ తిరు మేనిని తిరునారాయణ చెరుమాళ్‌ గర్భగ్భహమున 
వేంచేపు చేయుదురు. ఆర్మాత్రి పూరా అచటనే వుంచరు, '. 
నవ రథసప్తమి - సూర్య(వభ పొరపాడు ఉదయం 7 గం.లకు 
జరుగును, 

"ఢిల్లి వుత్సవం - (శ్రీ శెల్వపిశ్రైను స్వామి తీసుకొని వచ్చిన 
దినం. నో 
:"తెప్పోక్సవం - పంగుని అమావాస్య నుడి కి “రోజులు 
జరుగును, 

ఉగాది - తిరుముంజనం, సాయంత్రం స్వామికి శెల్యపిఖై 7) 
వళ్బాబ్దపర నం, తిరువారాదన జరుగును, 

(శ్రీరామనవమి - శ్రీ శెల్వపిళ్ళె యన నీతా 
రణ వ తమునకు 'వేంచేయుదురు, అచట (శ్రీ శల్వపిలై ఛు (శ్రీరా 
es తిరుమంజనం జరుగును, 

(ప్రతినెల వళ్చపర్వ వుళ్సవము - హూ _న్తనత్యత్రం, రెండు 
'చాందశిలు. అమావాన్య మాస (ప్ర "వేశం, ఈ 5 రోజులు తిరుమం 
జనం జరుగును: (వతి ఏకాదశికి శ్రీ 'వేబ్బ-చేశ్వర స్వామి అలం 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


/1 
వమ 


ల 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 
37 

కారము (శ్రీ నాచ్చియార్‌ తిరుముణీ పారాయణం ప్రతిపుబ్బ నతు 
(త్రమున లై కళ్యాణి "తాయార్డకు తిరువుంజనం అలంకారం. ' 

(ప్రతి శుక్రవారం రాత్రి 8 గం. (శ్రీ శెల్వవిళ్ళై తాయార్‌ 
సన్నిధికి "వేంచేసి తిరువారాదనం జరుగును, 

(ప్రతిదినం 9 Xo. తీర్థం వచ్చును, అది మొదలు 11-00 
గంటలవరకు తిరువారాదనం శాత్తుమర తీర్థం. 

రాతి 7 గం, నుండి 9 గం. తిరువారాధనం జరుగును, 


వగలు వేళలలో యాత్రీకులు అర్బకులను (ప్రార్థించిన చెరుమాళ్ళు 

శీవ సాయింతురు, 

అష్ట్రతీర్థముల మహాత్మ్యం 

కల్యాణి తీర్థం వా జై 
ఒకప్పుడు (్రాహ్మృణుడు శాశీత్నే తమున గంగలో స్నానం 

చేయుటకు కుటుంభ నమేతముగ వెళ్ళెను, అతని కంటికి గంగనది 

కనవడ లేదు. గంగ ఎక్కడ అని అచటివారి నడిగెను, వారు సీ 

ఎదురుగానే వున్న చే మమ్మా ల్నెందుకు అడుగుచున్నావు అని అనిరి, 

అయ్యా మా కంటికి కనవడలేచే అని చింతించిరి, 


అంతట గంగ ఒక కన్యరూపముగ ఏరికి కనపడి ఓ బాహ్మణ 
నీవ కల్యాణి నదిలో స్నానం చేసితివా అని అడిగెను, 


ఆ చేరు కూడా వినలేదు, ఇంక స్నాన మెక్కడ చేసేది అని 
చెప్పెను, అంతట కన్య (గంగ) “యాదవగిరి దహ్నీణమునవున్నది, 
మొదట అచటకు పోయి కల్యాణి తీర్థంన స్నానమాచరించి మరల 
నీవు కాశికి వస్తే నీకు గంగ కనుబడును, గంగాస్నాన మాచరించ 
వచ్చును అని పల్కెను, అవ్వడు (బ్రాహ్మణుడు ఈ మునలితనమున 
అంతదూరం వెళ్ళి తిరిగి ఇచటకు రాలేను అనెను. అపుడు గంగ 
ఆలాగయితే ఇపుడు గంగ కనపడును. అందులో నీవు క పర్యాయ 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 


38 


ములు కలాంణి కల్యాణి కల్యాణి అని సృరించుచూ మునుగవల 
సింది. పాల్గుణ మాసమున నేను (గంగ) ఆ కల్యాణి యందు నివ 
గ్నించుదును. అందుచే నీరు తెలుపురంగుగా వుండును. అని చెప్పి 
ఆకన్య (గంగ) అంతన్జానమయ్యిను, అలాగే అని (బ్రాహ్మణుడు 
సకోటుంబస మేతే ముగా గంగాలో క పర్యాయములు మునిగను, 
మూడవ పర్యాయము మునిగి లేచిన వెంటనే తన చుట్టు ముందు 
చూచిన స్థలం కాని కనవడ లేదు. వేరే స్థలముగా వున్నుజే ఇది ఏ 
వూరు అనీ అడుగగా ఆ గట్టున వున్న వారు ఇది'యాదవగిం ఈ 
తీర్థము కల్యాణి అని చెప్పిరి” ఆ చాహ్మణుడు అమితాశ్చర్యము 
చంది ఎక్కడ గంగాస్నానం, ఎక్క-డి కల్యా ణితీర్ణఘట్టం, అని మహా 

చానందము చెంది తిరునా రాయణుని చేపించి ఈ (శియఃవతిమన 
యందు ఇంతదయ “గలిగి రప్పించుకొన్నాడు గదా అని తలంచి 
ఆనందవరవళుండై. ఇచటనే నివసించు యుండిరి, 


1. వైకుణ్ణుగంగ :- (శ్రీయఃవతి (తివి కమావ తార నమయ 
మున తన వ్‌ పాదమును నత్యలోకము వరకు కొలుచుటకు వెళ్ళి 
ఢద్ద" అపుడు చతుర్ముఖ (బ్రహ్మ త్రివ్మికమును పాదమును మందాకిని 
అను గంగ తీర్ధముతో (కడిగాను) [పమోళనము చేసెను, అడే నమ 
యమున నిత్యము క్తు కులు (శ్రీ వైకళుము. నుండి విరిజానదితీర్ణముతో 

వతైూళణ చేసిరి, అందుచే పంది గంగా, ఇకా తీర్థం 
శెండు ఒకటిగా ఈ భూలోకమున ఈ మేత్రమున ప పెను. అందు 
'దీనికి వైకుల్జా గంగా అని చేరు కలను. 


గ్ల 


2 2% నారాయణ తీర్థం:- ఇచట (శ్రీ) నిష్ణుచిత్తులు స్నానాది 
'్రనుష్టానాదులు కావించిరి. 


worm” 


8 మైలేయ తీర్థం :- ఇచట వరాశరమహర్షి మై కేయ 
పు ప ఉవచేశం చేసిరి, కావున దీనికి 
నుహర్షికి (శ్రీవిష్షు పురాణం 0 సి వ్ర గ 
“మ్నైలేయ తీర్ధం అని చేరు వచ్చెను, స్ట్‌ స్త 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


ఫా 


dé 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 


39 


4. యాదవనది:- ఈ శ్నేత్రమునకు వాయవ్యదిశగా ఈ నది 
(వవహించుచున్నది. ఇచట యదుకుల వంశస్థ్యుడెన యాద వేద 
మహారాజు ఈ నది ఒడ్డున పాళఠయోగము చేసి ఇం[దపదని 
పొంచెను. అందుచే అచటి ఒక సరస్సు వున్నదానికి ౫ దవసర్మ్సు 
అని, నదికి యాదవనది అని పేరు వచ్చెను. 


5, చేదపుమ్క-రిణి :- | లేతాయుగమున Es రులు ఒక 
టిగా కూడి దత్తా కేయ మహర్షి గా అవతరించి 4 వేదములను పురు 
సులుగా త వారిని శిష్యులుగా చేసుకొని వారితో కలసి 
వేదమును పారాయణం చేసిరి. ఆ వేదఘోవచే అచట తీర్థం ఆవిర్భ 
వించెను. అందుచే వేవతీర్థం అని చేరు క'లైను, సామి ఎంబెరు 
మానారులు మేలోో-టకు వేంచేసినపుడు మొదటగా ఈ వేద 
పుష్క-రిణి యందు తీర్థ మాడి నూతనశకావి వేష్టువులు దరించిరని 
చర్మితయందు "తెలియుచున్నది. 


6. దర్శ్భతీర్ణం : - శాండిల్యమహ్మై పాంచరాత్ర (ప్రమాణ 
ముగా (శ్రీ వైవ్లన (బ్రాహ్మణులకు వై దికతదీయారాదన గావించిరి, 


“గం (పలాశ తీర్థం) వతితపావన తీర్థం వా (త్రిశంకు మహారాజు 
స్యర్లపవేశమునకై విశ్యామ్మితమహర్షి, యాగముచేయున పుడు 
వసిష్థపుత్రులును చండాళులుగా కావలెను శపించిరి, వారు ఈ 
ఫలాశ తీర్ధ (వభావము విని ఇచట స్నానం చేసి చండాళత్యమును 
తొలగించుకొనిరి, అందుచే అది మొదలు దీనికి వతిత పావన తీర్థం 
అని పేరు కలైను. 


క పద్బతీర్థం : ఈ తీర్థమునగల తామరపుమ్చములను సనత్‌ 
కుమారులు తిరునారాయణ ఇర్‌మాళ్ళకు సమర్పించి అక్చిశచినరదున 
వద్మతీర్థం అని వేరు వచ్చెను, 


ఎంగ ళాభెంర్‌ వారు రచించిన (శ్రీ రామానుజ చరిత్రను 
కన్నడమున అనువాదము చేసిన చిక్‌ ఉపాద్యాయ రచన నుండి 


తిరునారాయణపురం సన్నిధి అరయర్‌ స్వామి కుమారులైన (శ్రీ 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: IKS/Tattva Heritage. Digitization: Sarayu Trust/eGangotri 


40 
రామశర్శస్వామి అరయర్‌ సాంమి సేకరించిన శ్లోకం. ఈ కింది శ్లోక 
ముగ తిరునా రాయణపురము నందలి మూ రులు అన్నిటిని సాయించి 
యున్నారు. (ప్రతినిత్యం అందరూ" సేవించవలెను, 
న్లో! ఆరుహ్య మల యాదవ్నాది శిఖరం, కల్యాణతీ నే తధా 
స్నా త్వాలమ ణ యోగినః వదయుగం, నత్వాచ చ శ్రేశ్వరం! 
స్తుత్వా(శ్రీయదు శైల వీరరమణీం, నుత్వాచ సంపత్‌ సుతం 
వశ్యేయం యదికిం తవః వలమిదం, నారాయణం (శ్రుహరిమ్‌!. 
ఇంతటి మహత్వం గల ఈ క్షేత్రమును, తీర్ణములను దివ్య 
మజ్ఞళ వ్మిగహములను ఎల్లరూ చశీవించి తరించఛవలసినదిగా మా 
'గోష్టి (ప్రార్థించుచున్నాము. 
నారాయణచలోత్తుజ్ఞ శృజ్ఞాశృజ్ఞార మూర్తయే! 1 
' "రామానుజార్య పుత్రాయ సంపత్‌ పుత్రాయ మజ్జళం 1 
ఎంబెరుమానార్‌' తిరువడిగశే శరణం. సర్వం థ్రీకుష్టార్సణమస్తు. 


షో Resi. 21221 
T.G.R.& Co., 


Direct Importers: 


Dealers in: 
Building Door & Window Fittings, Carpentry Tools, Saws 
Etc., and Bolts & Nuts. 
Authorised Stockists for: 
GK W make NE TTLEFOLD Steel & Brass Wood Screws, 
Sheet Metal Screws. Machine Screws Tinmen Rivets etc., 


1 Phone: 4 Of. 36877 | 
క్ట 
: 


Golden Hinges, Mowjee Hinges. S. V. I. Hand Saws, 


WE a a ai 5 a ai a ay eel as as a af as uf a a wf Nu 
Hindustan Files J.K. Files WASP, Three Star Hacksaw 


ఫ్‌ 
జై 
సె 
స HARDWARE MERCHANTS 
38, Venkatachala Mudali Street, MADRAS-600 003. 
| Blades TEPCO TOOLS & PENTAGAN Sheet, Metal 


Aldrops, Tower Bolts etc. 


Screws etc. 

Manufacturers of: 

Brass, Steel Window & Door Fittings, Iron oxidised 
don snsnPRARR ఇన నిన్‌ గన్‌ ఒక ఒకని ARAN SR ARARARAR నాన షర నమన ని 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


AM 


